TERE) R) 
ఇ నన 


కరా 
నం 


Kiron Type Institute 


శ్రీ సూర్యాష్టకమ్‌ - భావార్థముతో. 


01 ఆదిదేవనమస్తుభ్యం ప్రసీద మమభాస్మర 
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమో౭స్పుతే ॥ 
ఆదిదేవుడైన సూర్యభగవానునికి నమస్కారము. ఉదయ భానుడు నన్ను 
కరుణించుగాక! దినాధిపతికి నమస్మారం. ప్రకాశ స్వరూపునకు నమస్మారం. 


ఆది దేవుడవై పగటిని సృజించి వెలుగును ప్రనాదించిన నీకు ప్రణమిల్లు 
తున్నాను. 


02. సవాశ్వరథమారూ(డం)ఢం ప్రచండం కశ్యవాత్మజం 
శ్వేతపద్మధరం చ తంసూర్యం పణమామ్యహమ్‌॥ 


బడు గుజ్బములు గల రథమును అధిష్టించినవాడు, తీవ్రమైన తేజస్సు 
కలవాడు, కశ్యప మహర్షి కుమారుడు, తెల్లని పద్మమును ధరించినవాడు అగు 
సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను. 

బడు గుర్రములతో కూడిన రథముపై, ప్రకాశముతో, చేత పద్మమును 
ధరించిన కశ్యప పుత్రుడవైన నీకు నమస్కరిస్తున్నాను. 
౧౩. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం 

మహాపాపహరం దేవం తం సూర్యం పణమామ్యహమ్‌॥ 

ఎజ్జని రథము పై సంచరించెడివాడును. సర్వలోకములకు సృష్టికర్తయు, 

సర్వ పాపములను నశింపజేయు నట్టి సూర్య భగవానునకు ప్రణమిల్లుచున్నాను. 


ఎర్రని రంగు కల రథముపై ఆసీనుడవై, సకల విశ్వమునకు తండివై, 
సకల పాపములను హరించునట్టి శ్రీ సూర్య దేవునకు నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


"స 


౧౧౨౯ ౯౯ 
కిరణ టెక్‌ 
soto 6€ 


hod. య. మహాశూరం బహ్మవిష్ణుమ హెశ్వరం 


హాపాపహరం దేవం తం సూర్యం పణమామ్యహమ్‌॥ 


సత్వ, స్తమో, రజో గుణములు దాల్సినవాడు, మహాశూరుడు, [బహ్మ, విష్ణు, 
మహేశ్వర స్వరూపుడు, సర్వ పాపములను నశింపజేయు నట్ట సూర్య భగవానునకు 
[పణమిల్లు చున్నాను. 

సత్వ రజః తమో గుణములతో, [బహ్మ విష్ణు పరమేశ్వరులకు [పతిరూపమై 
అన్ని పాపములను తొలగించే శ్రీ సూర్య నారాయణునికి నమస్కరిస్తున్నాను. 


05. బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశ మేవచ 
పభుంచ(పియంచ) సర్వలోకానాం తంసూర్యం 
పణమామ్యహమ్‌॥ 
దేదీప్యమానముగ ప్రకాశించువాడు, వాయు స్వరూపుడు, ఆకాశ స్వరూపుడు, 
సర్వ లోకములకు ప్రభువు అగు సూర్య భగవానునకు ప్రణమిల్లుచున్నాను. 


విశ్వమంతటా నిండి, ప్రకాశవంతుదైన శ్రీ సూర్య నారాయణ మూర్తికి 
నమస్కరిస్తున్నాను. 


06. బంధూక పుష్పసంకాశం హారకుందల భూషితం 
ఎకచక్రధరం దేవం తం సూర్యం పణమామ్యహమ్‌॥ 


మంకెన పూవువలె ఎట్టని వన్నెగలవాడు, హారములను, కుండలములను 
ధరించెడివాడు, ఒకే చక్రము గల రథముపై పయనించెడివాడు అగు సూర్య 
భగవానునకు ప్రణమిల్లు చున్నాను. 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


శ బంధూక పుష్పము వలె ఎర్రని రంగుతో [పకాశిస్తూ, గళములో మాలను, 
౫|| కర్ణాభరణములను, హస్తమున చక్రమును ధరించిన సూర్య దేవునకు నమస 
స్తే రిస్తున్నాను. 
07. తంసూర్యం లోకకర్తారం(జగత్కర్హారం) మహాతేజః 
ప్రదిపనం 
మహాపాపహరం దేవం తం సూర్యం పణమామ్యహమ్‌॥ 
జగత్స్నృష్టికి కారణమైనవాడు, దివ్య తేజస్సుచే ప్రకాశించు చుండెడివాడు, 
సర్వ పాపపములను నశింపజేయు నట్టి సూర్య భగవానునకు ప్రణమిల్లు చున్నాను. 


అన్ని లోకములను నిర్వహించువాడవై, సకల పాపహరుడవైన శ్రీ సూర్య 
నారాయణునకు నమస్కరిస్తున్నాను. 


08. తంసూర్యం జగతాం నాథం జ్ఞాన (వాకాశ్య)విజ్ఞాన 
లు ల 
మోక్షదం(మం) 
మహాపాపహరం దేవం తం సూర్యం పణమామ్యహమ్‌॥ 
సమస్త జగత్తునకు ప్రభువు, జ్ఞానము, విజ్ఞానము, మోక్షము నొసగువాడు, 
సర్వ పాపములను నశింపజేయు నట్టి సూర్య భగవానునకు పణమిల్లు చున్నాను. 


జగన్నాధుడై తన ప్రచండ కిరణములచే ముక్తిని ప్రసాదించె శ్రీ సూర్య 
నారాయణ మూర్తికి నమస్కరిస్తున్నాను. 


బులి తుల: 


09. సూర్యాష్టకం పఠేన్నిత్యం (గహపీడా పణాశనం 
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్నవెత్‌ 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


ఈ సూర్యాష్టకం ప్రతిదినం పఠించిన వారికి గ్రహ పీడలు నశించును. 
| పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుదురు, దరిద్రులు ధనవంతులగుదురు. 


సూర్యాష్టకాన్ని నిత్యం పరించినవారికి (గ్రహబాధలు తొలగిపోయి, పుత్ర 
సంతతి లేని వారికి పుత్రులు కలగడమే కాక, దరిద్రులు దనవంతులవుతారు. 


10. ఆమిషం మధుపానంచయః కరోతి రవెర్టినె 
సప్తజన్మ భవే దోగ(గి) జన్మ జన్మ దరిదతా 
ప్ర్‌తైల మధుమాంసాని యె త్యజంతి రవే ర్దినే 
న వ్యాధి శోకదారిదయం సూర్యలోకం ప్ర(చ)గచ్చతి. 


ఆదివారమునాడు మద్యం సేలిరచినవారు రాబోయ. పడు జన్మలలో 
దరిద్రులుగా జన్మిస్తారు. ఆదివారమునాడు స్తీ సంపర్కం, నూనెతో స్నానం, మధు 
మాంసములను త్యజించిన వారిని వ్యాధులు, శోకము, దరిద్రము జన్మ జన్మలకు 
దరిచేరవు. 


= శ్రేత్ర శాత్రతి. శారలి శొాతతీ హౌ అ 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


9}n}nsu| 96/గ్న uouly 


jes 


౧ 
ణు 


సిటూ 


మ్‌ తన్‌ 
3] 


కిరణ్‌ టై 


Kiron Type Institute 


(3 య జాత 
MANS ఆల E99 


